ల్‌ 


అ 


ఇన్‌సిటూ 
(౫) 


కిరణ్‌ టైప్‌ 


Kiron Type Institute 


https://madhirafamily.wordpress.com/ 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


శ్రీగజేశపురాణే ఉపాననాఖండే శ్రీ గదణోశావ్లకమ్‌ 
- భాలార్భముతో యా 


01. యతో నంతశక్తే రనంతాశ్చజీవా 

యతో నిర్దుణా దప్రమేయా ద్దుణాస్తే 

యతోభాతి సర్వం (త్రిధా బేధ ఖీన్నం 

సదా తం గణేశం నమామో భజామః।। 

ఓ నిర్గుణ పరమాత్మా! అనంతశక్తి స్వరూపుడా! అనేక జీవ ఆత్మస్వరూపుడా! 
అప్రమేయ గుణస్వరూపుడా! నీకివే మా నమోవాకములు! అనంతమూ నిర్గుణమూ 
అపరిమితమూ అయి భేదరహితమైన అనాద్యంతమౌ సీ పరబ్రహ్మ స్వరూపమునకు 
సదా గణశదేవునకు నమో నమో భజింతుముగాక! 


02. యతాశ్చావిరాసీజ్ఞగత్సర్వమే తత్తథా- 
బ్బాసనో విశ్వగో విశ్వగోష్తా। 
తథింద్రాదయో దేవసంఘా మనువ్వాః 
సదా తం గణేశం నమామో భజామః।। 


ఎవరినుంచి ఈ సమస్త విశ్వమూ సమస్త చరాచర జీవస్వరూవములు 
సృష్టికర్తయగు పద్మసంభవుడూ, విశ్వదేవతలూ, అష్టదిక్సాలకులూ ఉద్భవించారో అట్టి 
విశ్వరక్షకుడు, సమస్త సృష్టికర్త యైన నీకిదే నమోవాకములు. సమస్త సృష్టిరూపమగు 


ఇంద్రాది సర్వదేవతలు, దబైత్యసంఘములు, మనుష్య కీటక పశుగణములు ఇలా 
సమస్త రూపములూ ధరించిన గణేశ భగవానుడా! నీకిదే నమన్మారము. 


Kiron Type Institute 


03. యతో వహ్ని భానూ భవో భూర్దలం చ 
|] యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః 
యతః స్థావరా జంగమా వృక్షసంఘాః 
సదా తం గణేశం నమామో భజామః।। 


ఓ అంతరాత్మస్వరూపుడా! అంతర్యామీ! ఎవరినుండి ఈ అగ్నిహోత్రము, 
ఆకాశమూ, భూమీ, జలము, సప్త సముద్రాలూ, చంద్రాది (గహనక్షత్రములు, వాయువూ, 
స్వర్గమూ, సమస్థ స్థావర జంగమాత్మకమైన వృక్షసంఘములూ ఈ సృష్టిస్వరూపం 
ధరించి ఆవిర్భవించాయో అట్టి భగవంతుడైన గణేశునకు నమో నమో నమస్మారం. 


04. యతో దానవాః కిన్నరా యక్షసంఘాః 
యతశ్చారణా వారణాః శ్వాపదాశ్ళ। 


యతః పక్షికీటా యతో వీరుధశ్చ 
సదా తం గణేశం నమామో భజామః।। 


ఎవరినుండి, యక్ష్మ దానవ, కిన్నెర, సిద్ద, చారణ, అశ్వ, మృగ పక్షిసంఘములు 
జన్మించాయో అట్టి సృష్టికర్త, అంతరాత్మ స్వరూపుడూ, పరమాత్ముడైన గణేశ దేవునికి 
నమో నమో నమస్కారములు సమర్పించి భజింతుముగాక! 


05. యతో బుద్దిరజ్ఞాననాశో ముముక్షోర్యతః 
సంపదో భక్త సంతోషికాః స్యుః। 
యతో విఘ్ననాశో యతః కార్యసిద్దిః 
సదా తం గణేశం నమామో భజామః।। 


Kiron Type Institute 


3 ఎవరివల్ల మాకీ బుద్ది, అజ్ఞానమును నశింప చేసే ఈ జ్ఞానమూ మోక్షమును 

౧|| కోరవలెననే ఈ వివేకమూ “కల్లినవో అట్టి ఆత్మ ప్రచోదకునకు, పరబ్రహ్మమూర్తి విఘ్న 

| వినాశకునకు గణేశునకు సమస్త కార్యసిద్ధి ప్రదాతయైన గణపతికి నమస్మారం. హెచ్చుగా 
మా నమస్మారం. భక్తులకు సంపదలను, సంతోషములను, కోరిన కోరికలు తీర్చ 
వరప్రదునకు విఘ్న నివారణకు, సమస్త కార్యసిద్ధి అనుగ్రహించే దేవదేవేశా! గణేశా! 
నీకిదే శరణు! శరణు! 


06. యతః పుత్రసంపద్యతో పాంవలట్త 
యతో. భక్త విఘ్నా సథానేకరూపాః 
యతః శోకమోహౌ యతః కామ ఏవ 


సదా తం గణేశం నమామో భజామః।। 


ఎవరినుండి పుత్ర కళత్ర సంపద, భోగము, సమస్త సౌఖ్యములు కోరిన కోరికలన్నీ 
అనుగ్రహించబడుతున్నాయో అట్టి ఏకమూర్తియగు అనేక స్వరూపుడు, భక్తి విద్యా 
(ప్రదునకు సర్వేశ్వరునకు ఇవే మా నమస్సులు. మాలోని శోకమోహములు, కోరికలు 
ఎక్కడ నుండి కలుగుతున్నాయో వాటిని నీవారితిచే జ్ఞానము, ముముక్షుత్వము, 
వివేకమును తిరిగి మాకు ఎవరు ప్రసాదిస్తున్నారో అట్టి గణేశదేవునకు నమో నమో 
నమస్కారము. 


07. యతో. నంతశక్తి స శేషో బభూవ 
ధరాధారణే నేకరూపే చ శక్తః 
యతోః. నెకధా స్వర్గలోకా నానా 
సదా తం గణేశం నమామో భజామః।। 


Kiron Type Institute 


ల్ల ఏ పరమాత్ముని అనంతశక్తిచేత ఆదిశేషుడు భూమిని మోయగల శక్తి 

బ్ర వంతుడయ్యాడో, అనేక రూపములు ధరించి అనేక విధములుగా స్వర్ణ, పాతాళ, 
బ్రహ్మ లోకాలలో సాక్షాత్కరించిన నానారూపధరుడగు గణేశస్వామికి నమో నమో 
నమస్కారము. 


08. యతో వెద వాచో వికుంఠా మనోఖి; 
సదా నేతి నేతీతి యత్తాగ్భణంతి। 
పరబ్రహ్మరూపం చిదానంద భూతం 
సదా తం గణేశం నమామో భజామః।। 


ఏ భగవంతుని స్తుతించలేక వేదములే మాటపెగలక మూగపోయినవో, మనస్సుకు 
సహితం అందని పరబ్రహ్మరూపియగు బ్రహ్మతత్త్వముగా “ నేతి నేతి “ అని వర్ణించలేక 
పోయాయో, చిత్‌, సత్‌, ఆనంద స్వరూపునకు, పరబ్రహ్మ స్వరూపునకు, సదా గణేశ 
స్వరూపునకు నమస్మారము. నమో నమో నమః॥ 


శ్రీ గణేశ ఉవాచ: 

09. పునరూచే గణాధీశః స్తోత్రమేతత్స రేన్నరః। 
త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి! 
యో జపే ద్యష్టదివసం శ్లోకాష్టకమిదం శుభమ్‌! 


అష్టవారం చతుర్వాం తు సోః స్టసిద్ధి రవాప్నుయాత్‌। 
యః పఠేన్మాస మాత్రం తు దశవారం దినే దినే! 


Kiron Type Institute 


స మోచయే దృంధగతం రాజవధ్యం న సంశయః। 
విద్వాకామో లభోద్విద్యామ్‌ పుత్రార్థీపుత్ర మాప్ప్నుయాత। 
వాంఛితాల్లభతే సర్వానేక వింశతి వారతః। 

యో జపేత్సరయా భక్తా గజానన పరో నరః। 
ఏవముక్త్వా తతో దెవశ్చాంతర్జానం గతః ప్రభుః। 


- - - ఇతి శ్రీ గణేశ పురాణే ఉపాసనా శ్రీ గణేశాష్టకం సంపూర్ణమ్‌ - - - 


Kiron Type Institute 


౨1011906 adA] uouly 


iron Type Institute 


లా. 


బ్‌ క్రై? క్‌ | క్ర. | శ. | b= i= 
కృడైనా తప్పులు ఉంటె సహృదయంతో తెలియజేయవలసీనదిగా మనవి.-944 044 9650, 994 994 1430) 


